The First Engraving on Stone in Telugu : 


The Engravers 
by Sriramoju Haragopal 


EE ల HOLS నం. 
E E a% RSR Gao 


Paat (క ies గలు క్ర బ్రమ! 


NX 


a 
ODI ny G Af aa) earn o దే 


తెలంగాణ చరిత్ర ఒక ఊటబావి. తోడుకున్న వారికి 
తోడుకున్నంత చరిత్ర నేటి నూతన తరం పరిశోధకులకు, 
అన్వేషకులకు లభ్యమవుతున్నది. అలా లభ్యమైన వాటిల్లో ఒకటి 
“తొలుత రాతి రాత తొలుచువానన్లు..” ఇదే తొలి తెలుగు శాసనం. 
| కీసర గుట్ట మీద 1967లో పురావస్తు శాఖ గుర్తించిన శాసనం. 
| ఇది 5వ Ser) తొలిపాదం నాటిదని, 7వ srg నాటిదని 
భిన్నాభిప్రాయాలు చరిత్రకారులు వెలుబుచ్చారు. అయినప్పటికీ 5వ 
శతాబ్దం తొలి పాదం నాటిదనే అభిప్రాయం బలంగా ఉంది. శాసనాల 
వర్గీకరణలో భాగంగా ఈ శాసనాన్ని లేబుల్‌ శాసనం అంటారట. 
రాయి, రేకు వంటి ఘనపదార్థాల పై గీసిన, చెక్కిన రాత ఏదైనా 
లేఖనవేనని చరిత్రకారులు శాననాన్ని నిర్వచించారు. ఈ 
నిర్వచనాల్లోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రతి లేఖనమూ శాసనం 
కాదని రాజాజ్ఞ ఉన్నదే శాసనమనే అభిప్రాయమూ ఉంది. ఇందులోని 
సమాచారం చరిత్ర పట్ల విలువైన ఎరుకను ఇస్తుందనదంలో 

సందేహం లేదు. 
- దక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ ట్రస్ట్‌, హైదరాబాద్‌ 


= —_ 
> 


HERITAGE 788196 0987 | 


ACADEMY TRUST 


"BHOOPATHI SADAN” 3-6-716, Street No. 12, Himayatnagar, Hyderabad-500029. Telangana 


అ. Scanned with OKEN Scanner 


. | Toluta Telugu Raatiraata | 
> aaa Toluchuvaandru 
శ్రీరామోజు హరగోపాల్‌ 
క Sriramoju Haragopal 
a | [రాన 
రండ! 
సంక... 
OCACEMYTRIST "BHOOPATHI SADAN” 3-6-716, Street No. 12, Himayatnagar, Hyderabad-§00029. Telangana, 


అ. Scanned with OKEN Scanner 


Q: Scanned with OKEN Scanner 


The First Engraving on Stone in Telugu : 
The Engravers 


తొలుత తెలుగు రాతిరాత 


తొలుచువాన్ను 


శ్రీరామోజు హరగోపాల్‌ 


Sriramoju Haragopal 


DECCAN 
HERITAGE 
ACADEMY TRUST 
DECCAN HERITAGE ACADEMY, "BHOOPATHI SADAN" 
3-6-716, Street No. 12, Himayatnagar, Hyderabad-500029. Telangana. 
Fax: 040-27635644 Mobile: 9030626288 
E-mail: heritagedeccan @ gmail.com; website : www.deccanheritage.org 


Q: Scanned with OKEN Scanner 


తొలుత తెలుగు రాతిరాత 
తొలుచువాన్లు 
శ్రీరామోజు హరగోపాల్‌ 


Toluta Telugu Raatiraata 


Toluchuvaandru 
by Sriramoju Haragopal 


First Edition : February, 2023 
Copies : 500 
© Deccan Heritage Academy Trust 


Price: Rs. 45/- 
ISBN No. 978-8 1-960987-0-4 


Published by : 
Er, Veda Kumar Manikonda, Chairman 


Deccan Heritage Academy, 
Hyderabad, Telangana. 


For Copies + 

DECCAN HERITAGE ACADEMY 
"BHOOPATHI SADAN" 3-6-716, Street No. 12, 
Himayatnagar, Hyderabad-500029. 

TELANGANA. 

email: heritagedeccan@gmail.com 

Mobile : 9030626288 

website : www.deccanheritage.org 


Navodaya Book House ə Nava Telangana e Nava Chetana 


Cover Photo : Sriramojn Haragopal ` 


Book © Cover Design : Er. Veda Kumar Manikonda 


Printed at : 


Dec 
Deccan PREss Azamabad, Hyderabad. Ph.+91-040-27678411 
e-mail : deccan.press@yahoo.com 


అ. Scanned with OKEN Scanner 


చరిత్ర పట్ల విలువైన ఎరుక 


చరిత్ర నిర్మాణానికి కొనసాగింపే కాని ముగింపు ఎప్పటికీ ఉండదు. నిన్నటిని 
తుడి చెయ్యడం కాదు; దానికి నేడును తోడు చేయడమే చరిత్ర రచన. వక్రీకరణలకు 
లోనైన అంశాలను సరిదిద్దడం, పునర్మూల్యాంకనం చేయడం, పునర్లిఖించడం చరిత్ర 
సజీవంగా కొనసాగడానికి పాటించవలసిన విద్యుక్త కర్తవ్యాలు. 

అన్ని రంగాల వలె చరిత్ర రచనలోనూ తెలంగాణ వివక్షకు గురయింది. 
అవహేళనలనూ భరించింది. ప్రతి భౌగోళిక ప్రాంతానికీ, ఆ ప్రాంతంలో నివశించే 
జన సమూహానికీ తమదంటూ a ప్రత్యేక చరిత్ర, సంస్కృతి, జీవన విధానమూ 
ఉంటాయి. ఆధిపత్య భావజాలం ఈ వాస్తవాన్ని గుర్తించడానికీ, అంగీకరించడానికీ 
సిద్ధంగా ఉండదు. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన 
తరువాత అంటూ చరిత్రను అధ్యయనం చేయవలసి ఉంటుంది. తెలంగాణ చరిత్ర 
రచనలో పేజీలు ఖాళీగా ఉన్నాయి తప్ప మహోన్నత ప్రాచీన చరిత్రకీ, సంస్కృతికీ, 
జ్ఞానానికీ, వారసత్వ ' 'సంపదకీ కొదువలేదు. ఇప్పుడు చేయవలసింది ఆ ఖాళీలను 
పూరించడమే. తెలంగాణ చరిత్ర పట్ల అంతులేని (ప్రేమ, ఆసక్తి కలిగిన యువ 
మేధావులతో, విద్యావంతులతో ఏర్పడిన SS తెలంగాణ చరిత్ర బృందం” మరుగున 
పడిన తెలంగాణ చరిత్రను వెలికితీయడంలోనూ, కొంగ్రొత్త వాటిని అన్వేషించడంలోనూ, 
చరిత్రను పునర్లిఖించడంలోనూ చేస్తున్న కృషి అభినందనీయం. 

తెలంగాణ చరిత్ర ఒక ఊటబావి. తోడుకున్న వారికి తోడుకున్నంత చరిత్ర నేటి 
నూతన తరం పరిశోధకులకు, అన్వేషకులకు లభ్యమవుతున్నది. అలా లభ్యమైన వాటిల్లో 
ఒకటి “తొలుత రాతి రాత తొలుచువాన్లు..” ఇదే తొలి తెలుగు శాసనం. కీసర గుట్ట 


అ. Scanned with OKEN Scanner 


4. 
| Davar Hentage - |, 


p 
g తొలుచువాన్ను 
| G 
L 


ademy Publication 


మీద 1967లో పురావస్తు శాఖ గుర్తించిన శాసనం. ఇది 5వ శతాబ్ది తొలిపాదం 
నాటిదని, 7వ శతాబ్ది నాటిదని భిన్నాభిప్రాయాలు చరిత్రకారులు eaa 
అయినప్పటికీ 5వ శతాబ్దం తొలి పాదం నాటిదనే అభిప్రాయం బలంగా ఉంది. శాసనాల 
వరికరణలో భాగంగా ఈ శాసనాన్ని లేబుల్‌ శాసనం అంటారట. రాయి, రేకు వంటి 
ఘనపదార్థాలపై గీసిన, చెక్కిన రాత ఏదైనా లేఖనమేనని చరిత్రకారులు శాసనాన్ని 
నిర్వచించారు. ఈ నిర్వచనాల్లోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రతి లేఖనమూ శాసనం 


కాదని రాజాజ్ఞ ఉన్నదే శాసనమనే అభిప్రాయమూ ఉంది. 
మన చరిత్ర బృందం కీసర గుట్టలో కనుగొనబడిన దానిని తొలి తెలుగు శాసనమని 


పురావస్తు శాఖ ప్రకటించాలని, ప్రభుత్వం పాఠ్యాంశాలలో చేర్చి ‘SO తెలుగు శాసనం' 
ప్రాశస్త్యం కల్పించాలని కోరుతున్నది. ఆయా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయి 
సంస్థాగత ప్రయత్నాలను చేస్తున్నది. వివిధ రంగాల ప్రముఖులతో చర్చను నిర్వహించింది. 
ప్రముఖ చరిత్రకారులు అనేక మంది ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఈ కృషికి బాసటగా 
నిలుస్తున్నారు. త్వరలో పురావస్తు శాఖ “తొలి తెలుగు శాసనం'గా ప్రకటిస్తుందని, 
ప్రభుత్వం పాఠ్య గ్రంథాలలో చేరుస్తుందని ఆశిద్దాం. మనమూ బాసటగా నిలుద్దాం. 

శ్రీ రామోజు హరగోపాల్‌ SS తెలంగాణ చరిత్ర బృందం'లో ముఖ్యులు. ఈ 
చిన్ని పుస్తకంలో “తొలుత తెలుగు రాతిరాత తొలుచువాన్లు' గురించి మాత్రమే కాక 
శాసనాలు - వాటి చరిత్ర, శాసనాలు దొరికిన స్థల, కాల విశేషాలు, అప్పటి పాలకుల 
వివరాలతో పాటు, దొరికిన నాణేలు, శాసనాలు ఆధారంగా అప్పటి పాలకుల 
వంశక్రమాన్ని వివరించారు. చరిత్ర, సంస్కృతిని నిర్వచించడంలో నాణేలు, శాసనాలు, 
రాతప్రతులు, మౌఖిక, లిఖిత సాహిత్యాల పాత్రను వివరించారు. ఇందులోని సమాచారం 
చరిత్ర పట్ల విలువైన ఎరుకను ఇస్తుందనడంలో సందేహం లేదు. 

హరగోపాల్‌ దక్కన్‌లాండ్‌ మాసపత్రికలో చాలా కాలంగా కాలమ్‌ నిర్వహిస్తున్నారు. 
అవన్నీ కలిపి 'తెలంగాణ చరిత్ర FSH...’ అనే పుస్తకం దక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ 
ప్రచురించింది. ఈ రెండు పుస్తకాలు చరిత్ర అధ్యయనపరులకు, పరిశోధకులకు 
దీపదారులు. 


ఎప్పటివలె వీటినీ ఆదరిస్తారని ఆశిసూ... 


a RES. Oo 
టట. (Vedakumat. M) 


Governing Council Member 
INTACH, New Delhi. 


అ. Scanned with OKEN Scanner 


+ 5 -st 


లలో 


లీ mara SPOTS Deccan Heritage Academy I rublication! 2022 
విషయసూచిక 

1. తొలుత తెలుగు రాతిరాత 7 
2.  చరిత్ర-శాసనాదులు 12 
3. తొలుత తెలుగు రాతి రాత ‘Porharolt’ 15 
4, 'తాలుచువాండ్రు పై చరిత్రకారుల అభిప్రాయాలు 18 
5. “శాసనోల్లంఘనంి” పై జరిగిన చర్చ-కొన్ని అభిప్రాయాలు 22 
6. లేఖాయణం 24 


అ. Scanned with OKEN Scanner 


| 
bey 


6 


TTT Dewan Heritage Academy Publication 


అ. Scanned with OKEN Scanner 


1 తొలుత తెలుగు రాతిరాత 


తెలుగు భాష అన్ని భాషల లెక్కనె తొలుత మాట్లాడే (మౌఖిక) భాషే. తెలుగు 
మాట్లాడినవాండ్లనే తెలుగువాండ్లు అన్నారు. తెలుగువాండ్లున్నదే తెలుగుదేశం. 
తెలుగువాండ్లు పాలించిందే తెలుగు రాజ్యం. తెలుగు ఎప్పట్నుంచి ఉన్నదనడానికి 
చరిత్ర లోతులకు పోయినకొద్ది కొత్త సంగతులు తెలుస్తూనే ఉన్నాయి. 

విస్తారమైన భారత ద్వీపకల్పంలో తెలంగాణా ఒక భౌగోళిక భాగం. ఈ ప్రాంత 
ప్రదేశాలలోని చరిత్ర, సంస్కృతుల నడుమ సమరూపత(81౧॥2[y) ఉంది. 


తెలుగువాండ్డు: 

భౌగోళికంగా గోదావరి నదీతీరాననే తెలుగువాండ్ల ఉనికి, మనికి చరిత్రలో 
అగుపిస్తాయి. క్రీ.పూ. 8వ శతాబ్దం నాటికే అస్సక(అశ్మక) జనపదం ఉంది. మిగతా 
జనపదాలకు సమకాలీనంగా వున్న అస్సక ఉనికి తెలంగాణా భూభాగంలోనిదే. 
క్రీ.పూ. 1000సం.రాలకు పూర్వమే '“ఆంధ్ర'ప్రదేశంగా గుర్తించబడ్డది తెలంగాణా 
భూభాగం. ఆంధ్రుల ప్రస్తావనలు రామాయణ, మహాభారతేతిహాసాల్లో కనిపిస్తున్నది. 
క్రీ.పూ.500ల సం.రాల నాటి బౌద్ధగ్రంథాలలో గోదావరి లోయలో “అంధరకట్టి 
ఉందని చెప్పబడ్డది. నిజామాబాద్‌ జిల్లా గోదావరినది తీరప్రాంతం నుంచి మహారాష్ట్రలోని 
బెరంగాబాద్‌ జిల్లా వరకు ఉన్న భూభాగం 'అంధరకట్ట'గా పిలువబడ్డది. దాని పాలకులు 
అస్సకులు. నిజానికి ఆంధ్రుల ప్రస్తావన ఐతరేయ (బ్రాహ్మణంలోనే వస్తుంది. సామంత 
వసదిక అనే బౌద్ధ గ్రంథం ఆంధ్రులను, తమిళులను కలిపి సంబోధిస్తుంది. 

ఐతరేయ (బ్రాహ్మణం పేర్కొన్న తెగల్లో “ఉదంత్యః' అంటే ఆర్యరాజ్యం 
సరిహద్దులకు అవతల ఉండేవారు దస్యులని. వాళ్ళు ఆంధ్రులు, Hole, సవరలు, 
పుళిందులు, మూతిబులు (సాంఖ్యాయన సరస్పూత్రలో చెప్పినట్లు విశ్వామిత్రుడు 
శపించిన తన 50 మంది కొడుకులు కలిసిన జాతులు). వీరంతా గంగానది కింది 


Q: Scanned with OKEN Scanner 


య : శ 
> | Deccan Heritage Academy Publication 


లోయల్లో నర్మద, గోదావరి, కృష్ణానదుల ప్రాంతాలలో వుండేవారు. వారిలోని ఒక 
సమూహం అంధ్‌లు విదర్భలోని wp జిల్లాలో నివసించేవారు. దస్యతెగల్లో 
ఆంధ్రులు ద్రవిదులై ఉంటారు. వీరికి పొరుగున జీవించిన ప్రాచీనతెగలను పేర్కొంటాడు 
సిల్వెన్‌ లెవీ. అవి కోసల-తోసల, త్రిలింగ-కళింగలు. 

క్రీ.పూ. 326లో మెగస్తనీసు తన ఇండికాలో ఆంధ్రులను పేర్కొన్నాడు. వారికి 
30 దుర్గాలున్నాయని, పెద్ద సైన్యమున్నదని ఇండికాలో వివరాలున్నాయి. చరిత్రకారులు 
అంధ అనే ప్రాకృతరూపమే సంస్కృతీకరించబడి ఆంధ్రగా పిలువబడ్డదంటారు. 
మాములనార్‌ అనే సంగం వాజ్మయ కాలానికి (క్రీ.శ. 1-8శ) చెందిన తమిళకవి 
'అహనానూర్‌, పురనానూర్‌' అనే గ్రంథాలలో మౌర్యులు ద్రవిడదేశంపై దండెత్తినపుడు 
మౌర్యసైన్యానికి ముందుగా ‘SONY’ సైన్యం నడిచిందని రాయబడివుంది. తమిళంలో 
వడుగర్లు అంటే ఉత్తరాదివాండ్లు-'తెలుగువాండ్లు అని అర్థం, 

క్రీ.పూ. 260 ప్రాంతంలో వేయబడిన అశోకుని 18వ శాసనంలో కళింగ 
విజయ(ప్రస్తావనతోపాటు 'నా రాజ్యంలో దరదులు, విషవాజులు, నాభాగలు, 
నాభపంక్తులు, భోజులు, యవనకాంభోజులు, పితినిగుల్యులు, పుళిందులు, ఆంధ్రులు 
మొదలైన ప్రజలు దేవానాంప్రియుని ధర్మశాసనాన్ని అనుసరిస్తున్నారు” అని చెప్పబడ్డది. 
అశోకుని తర్వాత సాతవాహనపూర్వపు న్థానికరాజులు తెలంగాణాలో స్వతంత్ర రాజ్యాన్ని 
స్థాపించివుంటారు. 


తెలుగుభాష: 


తెలుగు భాషగా ప్రాచీనకాలం నుంచి వాడుకలో వుందనేది నిజం. క్రీస్తుకు 
పూర్వకాలంలోనే తెలుగుభాషలో రచనలున్నాయని చెప్పడానికి |క్రిపిటకాల అనువాదాలే 
సాక్ష్యం. ఇవి VoL భాషనుంచే పాళిభాషలోనిక్రి అనువదించబడ్డాయని ‘ng 
నికాయం” పీఠికలో బుద్ధఘోషుడు వివరించాడు. అంతేకాదు బౌద్ధగ్రంథం 
అష్టసహస్రికలో ఎక్కువ భాగం అంధకశాఖీయులే రచించారని తెలుస్తున్నది. ఆంధ్రీ 
అనే భాష భరతుని నాట్యశాస్త్రంలో, వాత్సాయనుని కామసూత్రాలలో ప్రస్తావించబద్దది. 
అంధకాట్ట కథ క్రీ.పూ. కవ శతాబ్దం నాటిది, పార్టీ వాజ్మయ చరిత్రకారుడు విమలచరణ్‌ 
‘Presumably it (The Andhaka Atta Katha) was written in native dialect 
of Deccan’ అన్నాడు, 
బౌద్ధజాతక కథలు పాలీభాషలో రచించబద్దా, చాలాచోట్ల వాటిలో కూడా 


తెలుగుమాటలున్నాయని శివశంకరశాగస్తి తెలిపారు. హాలుని గాథాసప్తశతిలో 


అ. Scanned with OKEN Scanner 


న్‌ నీ ` ə 
త్రరామోజు సారగోసాల్‌ Davar Heritage Aondemy Pwhdootion| 


'తలుగునూటల' కుస్పలున్నాయి. సాతవాహనుల నెండినాణాలమీద రెందు భాషలలో 
WY అగుసిస్తాయి. వాటిలో ఒకటి ప్రాకృతం, రెండనది తెలుగా? సాతవాహన 
పూర్వరాజులు నారన, కంవయ(కంబయి), గోబద, సిరినయ, సిరికామనంటి పేర్లు 
వెలుగువే. అన్న అయ్య తెలుగుభాషలోనే ఉన్నాయి. సాతవాహనరాజు వులుమావి 
సరు తెలుగే. పులు అంటే AG. మావి అంటే ఉమ్మనీటితిత్తి, 

తెలుగువారైన నాగార్జునుడు, ఆర్యదేవుడు, Haye మహాయాన బౌద్దగ్రంథాలు 
రచించారు. 4న శతాబ్ది నుంచి బ్రాహ్మణీకం, భూస్వామ్య వ్యవస్థలు సామాజికంగా 
బలపవదంతో సంసృతభాష వాడుకం పెరిగిపోయింది. తెలుగు (పజలవాడుకంలో 


& 


గ 


ph 


ఉన్నా రాజభాషగా స్థిరపడ్డది సంస్కృతం. తెలంగాణ ప్రాంతాన్ని కన్నడి గులైనవారు 
పాలించడంవల్ల వారి అధికారభాష కన్నడం కావడంవల్ల కూడా కాకతీయుల కాలం 
దాక తెలుగులో శాసనాలు కనిపించలేదు. 
సాతవాహనరాజులు 6గురి నాణాల మీద రెండుభాషల్లో పేర్లున్నాయి. రెండవ 
భాష తెలుగేనంటాడు నడుంపల్లి శ్రీరామరాజుహోహోహోహోహో. నాణాలమీది పేర్లు 
తెలుగులోనే కాదు తెలుగు ఛందస్సులో ఉన్నాయని గుర్తించారు భాషా, సాహిత్య 
వేత్తలు. 
ఉదా: 
i: (ప్రాకృతం: రా వాసిరీ పుతస సిరిపులుమావిస 
తెలుగు: అఅహణకు వాహిట్టీ మాకణకు Beo పులుమావికు 
2. ప్రాకృతం: రా వాసిరీ పుతస సిరిసాతకణిస 
తెలుగు: అబిహణకు వాపొట్టీ మాకణకు Ben హాతకణకు 
3. ప్రాకృతం: రా గోతవిపుహతస సిరియ సాతకణిస 
తెలుగు: అఅహణకు గోతమీపుతకుహిరు యహ తకణికు 


వీటిలో తెలుగు వాక్యాలు ఐదేసి మాత్రలున్న 5గణాలుగా పాటించబడ్డాయి. 
వీటిలోని ఛందోవిశేషాలను పురాణం రాధాకృష్ణశర్మ, ఐకెశర్మలు గుర్తించారు. వీటి 
ఆధారంగా (క్రీ. శ. 1వ శతాబ్దంనాటికే అంటే రెండు వేల యేండ్ల కిందటనే తెలంగాణాలో 
తెలుగుభాషలో ఛందో లక్షణాలున్నట్టు, తెలుగుభాషలో వర్ణం, పదం, ప్రత్యయం, 
వాక్యం వంటి భాషాలక్షణాలు, లిపి సంకేతాలు నిర్థారితంగా ప్రజోపయోగంలో 


ఉన్నట్లు చెప్పవచ్చు. 


« 
SE eee m _ 


అ. Scanned with OKEN Scanner 


నం Danan Heritage Academy Publication 


విష్ణుకుండినుల పాలనాకాలం: శాసనాలు 
ప్రస్తుతాంశం విష్ణుకుండినుల కాలంలో బందరాతిమీద తొలుచబడిన 


‘Poway’ కనుక వారి పాలనాకాలంలో శాసనాలు, వాటి వివరాలను 
పరిశీలించాలి. 


విష్ణుకుండినుల శాసనాలు దొరికిన స్థల, కాల విశేషాలు: 
nl e = 


1. 1వ గోవిందవర్మ తుమ్మలగూడెం, యాదాద్రి జిల్లా | ఇ-20-18 
2 2వ మాధవవర్మ వేల్పూరు, సత్తెనపల్లి, గుంటూరు జిల్లా | ఇఐ87:128-129 | శిలాశాసనం 
eet ఈపూరు, తెనాలి, గుంటూరు జిల్లా. | oH 17:334 ప్రాకృతంలో 


9027:316-317 | తొలిపత్రం లేదు, 
మలిపత్రం శిథిలం 
9017:338 


7, 2వ విక్రమేంద్రవర్మ | 6565 | చిక్కళ్ళ, తుని, తూగో జిల్లా ad: 196-197 
& 25 విక్రమేంద్రవర్మ | క్రీశ. 565 | తుమ్మలగూరెం, (యాదాద్రి జిల్లా | ఇల 10-12 


9. 2వ విక్రమేంర్రవర్మ | క్రీ.శ.569 


3. 2వ మాధవవర్మ 


4 2వ మాధవవర్మ | 64.499 


on 


Ces 
a 


. 3వ మాధవవర్మ 510 | రామతీర్థం, చిక్కుళ్ళ, తెనాలి, 


6. ఇంద్రవర్మ 


a 


10. 4వ మాధవవర్మ | క్రీశ.612 | పాలమూరు, రామచంద్రాపురం, | జిఎహైన్‌ఆ్రర్‌ఎస్‌ 


6:19-21 


అ. Scanned with OKEN Scanner 


4 


i 
Deccan Heritage Academy Publication} 202? 5 


a 
శాసనాల ఆధారంగా నిర్మించిన విష్ణుకుండినుల వంశక్రమం: బిఎన్‌ శాస్త్రి 


పాలకులు ఎన్‌ శాస్తి బిఎస్సెల్‌ హరా. నీలకంఠశాస్తి 


మహారావేంద్రవర్మ 358-383 375-400 
1వ గోవిందవర్మ 408-445 
2వ మాధవవర్మ |485-470 | 445-482 440-460 


దేవవర్మ 470-473 


3వ మాధవవర్మ [473-522 | 482-529 
ఇంద్రభట్టారకవర్మ [528-556 | 529-556 527-555 525-555 | 480-515 


విక్రమేంద్ర 
భట్టారకవర్మ 556-570 | 556-570 555-572 515-535 


45 మాధవవర్మ 576-623 546-594 564-612 556-616 


శ్రీరామోజు హరగోపాల్‌ 


PST Tr | 


మూ 
ra 


అ. Scanned with OKEN Scanner 


2 చరిత్ర-శాసనాదులు 


చరిత్రరచనకు ప్రాథమికమైన ఆధారాలు శాసనాలు, నాణాలు, నిర్మాణాలు, 
తర్వాత మౌఖిక, లిఖిత సాహిత్యం. 

ఇందులో శాసనం అనే సంస్కృత పదానికి 'శాసించేది' అంటే రాజాజ్ఞబద్ధమైనదనే 
అనే అర్ధం వస్తుంది. నిజానికి శాసనమనే మాట ఒక రూధ్యర్థమే కాని, నైఘంటికార్థంగా 
తీసుకుంటే సరిపోదు. ఎందుకంటే ఏదైనా గట్టిపదార్థం మీద (రాయి, రేకులవంటివి) 
చెక్కిన, గీసిన రాత ఏదైనా లేఖనమేనని చరిత్రకారులు శాసనాన్ని నిర్వచించారు. 

J.F.Fleet శాసనాన్ని ‘notifications, very frequently of an official 
character, and generally more or less of a public nature, which recite 
facts, simple or complex with or without date and were intended to be 
lasting records of the matter to which they refer అని నిర్వచించాడు. 

లేఖనాలు వాటి పొడవు విషయంలో వైవిధ్యంతో ఉంటాయి. కొన్నిసార్లు ఒక 
శాసనం ఒక గుర్తు లేదా ఒక పదంతో వ్యక్తీకరణం అంటే ఒక పేరు కావచ్చు. 
ఏదైనా శాసనమే (లేఖనమే). ఒక్క పదం నుంచి పెద్ద కావ్యమంత శాసనరూపాలు 
కూడా మనకు లభించాయి. దేనికైనా చారిత్రకంగా గుర్తింపు ఉంటుంది. ఇప్పటికి 
ఏది శాసనమో తేల్చడానికి ఎవరి 'మాపనాలు" వారికున్నాయి. సాధారణమైన అర్ధంతో 
చెప్పుకుంటే 'శాసనాలన్నీ' లేఖనాలే. లేఖనాలన్నీ శాసనాలు (రాజాజ్ఞ అరంలో) కావు”. 

తెలుగునాట తొలి శాసనాలు అనబడేవి రాళ్ళమీద, రాగిరేకుల మీద కాదు 
నాణాల మీద తెలుగుపేర్లతో బ్రాహ్మీలిపిలో కనిపించాయి. సాతవాహన పూర్వరాజులు, 
సాతవాహనులు, ఇక్ష్వాకుల కాలాల్లో లభించిన శాసనాలన్నీ ప్రాకృతభాషలో, 
బ్రాహ్మీలిపిలో కనిపించాయి. బ్రాహ్మీలిపిలో కూడా పరిణామాలు చోటుచేసుకున్నాయి. 
మౌర్యుల కాలంలో, సాతవాహన పూర్వరాజుల కాలంలో, సాతవాహనుల కాలంలో, 
అక్ష్వాకుల కాలంలో ఈ లిపిభేదాలను, మార్పులను గమనించవచ్చు. అశోకుని 


Q: Scanned with OKEN Scanner 


al 


13 
శ్రీరామోజు SPOT నాల్‌ Deccan Heritage Academy Publication 


శాసనాల బ్రాహ్మీలిపికి సాతవాహనుల కాలం నాటికి బ్రాహ్మీలిపిలో మార్పులు స్పష్టం. 
ఇక్ష్వాకుల కాలంలో (బ్రాహ్మీలిపి అలంకృతశైలితో కనిపిస్తుంది. 

విష్ణుకుండినులకు సమకాలికులైన వాకాటకుల శాసనాలు బాక్స్‌ టైప్‌ 
బ్రాహ్మీలిపిలో అగుపిస్తాయి. 


pony 

> ee 2, ట్ట. 7, న 0 
E | EE n "g Psmanupedeoss ove 
oo cov TUNG శ్ర | whet > ee 


fe) 


ఇక్ష్వాకుల శానన లివి వాకాటక శాసన లివి వ. శాసన లిపి i 


విష్ణుకుండినుల కాలంలో MASSE) చైతన్యపురి శాసనంలోని బ్రాహ్మీలిపిలో 
మార్పులు కనిపిస్తాయి. 

ఆ శాసనం మీద ఉత్తరాది ప్రభావం ఉండవచ్చు నంటాడు పివి పరబ్రహ్మశాప్రి. 
గోవిందవర్మ కుమారుడైన 2వ మాధవవర్శకాలంలో కీసరగుట్ట మీద రాతిగుండు 
మీద చెక్కిన శాసనం “తొలచువాండ్రు” వృత్తాలతో అలంకరించబడిన, బ్రాహ్మీనుంచి 
పరిణతి చెందుతున్న కొత్తశైలి తెలుగు లిపి. 

తెలుగులిపి పరిణామపట్టికను పరిశీలించినా ఈ అక్షరాలు 5వ శతాబ్దానివేనని 


తొాలుచువాం(దు 


Q: Scanned with OKEN Scanner 


సం Dewan Heritage Academy Publication 


5వ శతాబ్దంనాటికి మారిన బ్రాహ్మీలిపిలో o బి గాను, “చి లే గాను, వి 
పే గాను లేఖనాలలో కనిపిస్తున్నాయి. బ్రాహ్మీలిపి నుంచి తెలుగులిపిలోనికి మారుతున్న 


veee ఖగఘబ్‌ దధ జరు ఇట గడ, 
ll elec] |r 


COON DUN PWN (4 


పవన రద 
eee me 
Si We rN a 


fee 


fresnel 
క 


సందర్భం, స్పష్టంగా బ్రాహ్మీలిపిలోని అక్షరాలు మారడం కనిపిస్తున్నది. ఎందుకనో 


ones ఇటువంటి శిలాశాసనాలు లభించలేదు. అప్పటి రాగిరేకులమీది 
రాతలు పూర్తిగా బ్రాహ్మీలిపి రూపం నుంచి బయటపడటు కనిపించవు 
D l 


A 
Q: Scanned with OKEN Scanner 


తొలుత తెలుగు రాతి రాత 
“తొలచువాండ్రు” 


కీసరగుట్ట మీద 1967లో పురావస్తుశాఖ గుర్తించిన ఈ శాసనాన్ని గురించి 
మాట్లాడిన చరిత్రకారులు అరుదు. ఈ శాసనకాలం 5వ శతాబ్దంలో తొలిపాదం. 
2వ మాధవవర్మ క్రీ.శ. 43056% రాజ్యం చేసాడు. ఆ తర్వాత వారి రాజధాని 
మారిపోయింది. కీసరగుట్ట తవ్వకాల గురించి పురావస్తుశాఖవారి వార్షికనివేదికలలో 
వివరించబడివుంది. శాసనాల వర్గీకరణలో భాగంగా ఈ శాసనాన్ని లేబుల్‌ శాసనం 
అంటారు కాని, శాసనమే కదా. కాలాన్ని బట్టి ఇది తెలుగులో తొలుత చెక్కిన 
రాతిమీద రాతే కదా. ఇదే తెలుగులో తొలి శాసనం. 

తొలచువాండ్రును 'తులచువాండ్రు” అని చదివారు పెద్దలంతా. 'తులచు'కు 
అర్థమైతే లేదు. శాసనాలు చెక్మేవాండ్లు అక్షరాస్యులు కాకపోవడంతో కీసరగుట్ట శాసనం 
తప్పుగా చెక్కబడి ఉంటుంది అంటారు కొందరు చరిత్రకారులు. అంటే అది 
తొలచువాండ్రు అని అంగీకరిస్తూనే రాతలో తప్పు అంటున్నారు. 

ఈ శాసనంలో ఇక్ష్వాకులనాటి బ్రాహ్మీలిపిశ్రైలిలో అక్షరాల మీద సున్నాలు చుట్టి 
కనిపించడం పల్లవుల (గంథలిపిలో కూడా కనిపిస్తుంది కనుక ఈ శాసనకాలం 7వ 
శతాబ్దం తర్వాత అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు చరిత్రకారులైన మిత్రులు. 


(వరివర్తినిః) 


Q: Scanned with OKEN Scanner 


Cae ee అర్‌ టా 


w లా Hertnage సలం Publication తొలుచునాగ్తు 
కాని, గ్రంథలిపిలో కనిపించే సున్నాలన్నీ లిపిలో భాగంగా అక్షరాలకు 
'గుడులు(ఇత్వాలు)”గా ఉన్నాయి. తొలచువాండ్రులో పై సున్నాలు అలంకారంగా 
మాత్రమే ఉన్నాయి, 
తొలచువాంద్రులో PO పక్కన ఉన్నది ఉత్వమని అంటారు. సాధారణంగా 
బ్రాహ్మీలిపిలో కొమ్ము(ఉత్వం) ఇట్లా వుంటుంది. లోపలివైపు కొస అక్షరాన్ని 


తాకకుండా రాయాలి. ong ఇక్కడ కనిపించే కొమ్ములున్న అక్షరాలవలెనె 


కాకుండా తొలచువాండ్రులో క్రై కొమ్ము వంటిది అక్షరం ఎత్తుకు బయటివైపున్నది. 
అపుడది ‘eh’ కాదు కదా. తో అయితే HS ఓత్వం గుర్తుండాలి అన్నారు. అది 
బ్రాహ్మీలిపి పద్ధతి. బయటకు కొమ్మురాయడం లిపిపరిణామంలో చోటుచేసుకున్న 
మార్పుగా అంగీకరిస్తే వివాదముండదు. మన అంగీకార, అనంగీకారాలతో నిమిత్తం 
లేకుండానే చరిత్రలో పరిణామాలు వస్తుంటాయి. ఈ లిపిభేదాన్ని కూడా మార్పులో 
భాగంగానే చూడాలన్నది నా విజ్ఞప్తి. 

Fow అనే తెలుగు క్రియావాచకానికి To అనే సర్వనామం చేరి 
తొలచువాంన్గు అనే సంజ్ఞావాచకం ఏర్పడ్డది. వాండ్లు, వాను, అనే సర్వనామాలు, 
కూచోండి, నిలబడుండ్రి, పోండ్రి, To అనే క్రియావాచకపదాలు తెలంగాణా 
తెలుగులో సాధారణ వాడుకమాటలు. వ్యాకరణరీత్యా కూడా Saray’ అన్నమాట 
సరైనదేనని భాషావేత్తల అభిప్రాయం. రేనాటి చోళుల శాసనాలలో oxy మాట 
పలుసార్లు కనిపిస్తుంది. రేనాటిచోళుల కాలం కన్నా ముందరే తెలంగాణాలో వాన్గు 
వాడుకం ఉందని చెప్పే శిలాసాక్ష్యం 'తొలచువానన్లు'. వ్యాకరణ ప్రయోగంలో 'రులిలకు 
అభేదం కనుక తొలుచువాన్గునే తొలుచువాండ్లు అని అంటారు. 


— 


r? 
a 

లో సహానా యాన 

Ae pera. ety Sp 

~~ » అశ, 

న ` ` 

మూ రే వె à 


re 
వో! Pis 


Q: Scanned with OKEN Scanner 


We 


Scanned with OKEN Scanner 


ఆ 


Decean Heritage Academy Publication 


పేజ్‌ (లేఖన ప్రతిబింబం) 


పురావస్తుశాఖ ఎస్టాం 


శ్రీరామోజు వారగోపాల్‌ 


3) 


'తొలుచువాం[డ్రు పై 
చరిత్రకారుల అభిప్రాయాలు 


ఈమని శివనాగిరెడ్డి, స్థపతి, చరిత్రకారులు- (హైద్రాబాద్‌) 

'తొలుచువాండ్రు” తొలితెలుగు శాసనం. నిర్ద్వంద్వంగా ఇది 5వ శతాబ్దానికి 
చెందిన తెలుగు పరిణామలిపి. ఒకే సమాసమైనా సంపూర్ణార్థం ఇచ్చేది వాక్యమే 
అవుతుంది. అందువల్ల ఈ లేఖనం శాసనమే. కలమల్ల శాసనంలో కనిపించే లిపి 
6వ STIA. తొలుచువాండ్రు 5వ శతాబ్దం ప్రథమపాదానికి చెందినది. 

| agree with Haragopal sir that the two word Telugu 
inscription/ epigraph is the earliest one and at least 100 years 
prior to the very first full length telugu inscription of Kalamalla. 

Two words “Tulachu Vanru” give full meaning. Based on 
Palaeography. Dr.Prarabrahma Sastry garu dated the 
Keesaragutta inscription to 5th century AD. Reg “Nagabu” it 
was already proved that it is an incomplete word with the last 
word ‘ddi’ missed. It is not at all a word. 

Reg ‘Tambaya daanam’ It is ‘Tambaaya daanam’ 

Some scholars opined that it reads as a gift of a pillar 
(Thamba). 


విజయకుమార్‌ జాదవ్‌, శాసనాధ్యయనవేత్త, చరిత్రకారులు, పురావసుశాఖ 
పూర్వోద్యోగులు (తిరుపతి) స్‌ 

In my opinion this is beautiful ornated 5 th Century CE 
period script. If we observe the clear evolution of TA (త) in this 
form only from 5 th Century CE period only. Infact we observe 
a type of stylistic writing right from IKSHVAKU period including 


అ. Scanned with OKEN Scanner 


Deccan Heritage Academy Publication 


the elongated strokes, maintaining the line and length, 
stylistically in this region. Here just after a gap of a Century 
roughly, we observe another type of different style of writing 
for the first time in this KEESARA GUTTA historical site on a 
huge boulder with highly matured and each letter is very 
beautifully ornated. This type of writing again we have not come 
across on the boulders or on stone but some same resemblance 
| observed on some copper plate. Here the first letter is Tu | 
taught but the stroke is curved and elongated stroke on the 
right side and it may be tuu | think on my keen observation. So 
it is tuu la chu va nru and mis spelt of Tho la chu va nru only. 
Here the scriberer made little bit mistake for pronouncing to 
writing. 

Generally whatever the script engraved on some 
permanent material like stone or metal or pot or brick which 
will be last for a durable period can be called as inscription. No 
doubt it can be considered as the first Telugu inscription as we 
see here though it is only one word but for it there is a meaning 
and language is there clearly. But as it is only a label like small 
Inscription it can be called as LABEL INSCRIPTION ONLY.IT 
IS HAVING ITS IMPORTANCE AND SIGNIFICANCE AS IT IS 
THE FIRST ONE.Even if we observe the KANAGANA HALLI 
Buddist site in Karnataka containing so many label inscription 
for each and every BUDDIST JATHAKA Stories and another 
most important label inscription in Kanagana Halli is the name 
of the Great Mauryan EMPEROR ASOKA THE GREAT a life 
Sized stone figure shown along with his consort worshipping 
to a Buddist Stupa. This huge panel contains the label inscription 
as RAJAASOKA in SATHAVAHANA period Brahmi letters. This 
label inscription is also containing only five letters as RA JAA 
SO KA like only five letters in Keesara Gutta as TU LA CHU VA 
NRU. We know that small label inscription of the name of 
ASOKA got how sensational across the country as it was the 


Q: Scanned with OKEN Scanner 


20 
co Deccan Heritage Academy Publication తొలు soar 


first of it’s kind to mention the name of the king. Like this the 
Label inscription of Tolachuvandru in Keesaragutta is also 
having that much of importance in TELUGU LANGUAGE with 
a clear meaning in that five beautiful letters. No doubt it is the 
first inscription but in usage it is called as LABEL INSCRIPTION 
in TELUGU to the best of my knowledge. 

| have participated in Keesaragutta Excavation in 1983 as 
a skilled Labour before | entered in the DEPARTMENT (1985). rq 
| happened to see the estampage of this inscription in 1990 
when | was working as an Epigraphy Assistant during the time 
of Sri. MUKUNDA RAO and Sri. N.S. RAMA CGANDRA 
MURTHY were working at Gunfoundry Head office Hyderabad. 


—— 


తేరాల సత్యనారాయణ శర్మ, చరిత్రకారులు (ఫోన్లో) (28.02.2022, 4 
pm) 

“తొలుచువాంద్రు 430 (ప్రాంతపు శాసనమనడంలో సందేహం, వివాదాలు 
అవసరం లేదు... అప్పటికి తెలుగు భాష ఎంతో అభివృద్ధి చెంది ఉన్నది. లిపి 
పరిణామం లెక్కన కూడా ఈ లేఖనం తొలితెలుగు శాసనమేనన్నారు. 


“తొలుచువాండు రాతిరాతే తొలితెలుగు శాసనం: కొత్త తెలంగాణ 
చరిత్రబ్బందం 

'తొలుచువాండ్రును తొలితెలుగు రాతిరాత(శాసనం)గా గుర్తించాలని కొత్త 
తెలంగాణ చరిత్రబృందం డిమాండ్‌ చేసింది. 27.02.2022 కొత్త తెలంగాణ 
చరిత్రబృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ నాయకత్వంలో, దీకొండ నర్సింగరావు 
గైడెన్సులో సభ్యులు బీవీ భద్రగిరీశ్‌, గుండం మోహన్‌ రెడ్డి, గుమ్మడిదల వేంకటరమేశ్‌, 
డా. మండల స్వామి, అహోబిలం కరుణాకర్‌, మహమ్మద్‌ నజీర్‌, కండాడై 
కృష్ణమాచార్యులు, బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ మేడ్చల్‌ జిల్లా, 
కీసరగుట్టలోని “తొలి తెలుగురాతిరాత(శాసనం, లేఖనం) “తొలుచువాంద్రు”న్న 
ప్రదేశాన్ని సందర్శించారు. ఈ రాతిరాతలోని 5 అక్షరాలు 80 నుంచి 85 సెం.మీల 
ఎత్తుతో, 180 సెం.మీ.ల వెడల్పున చెక్కబడ్డాయి. ఈ రాతిరాతను లిపిపరంగా 5వ 
శతాబ్దానికి చెందిందని ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పరావసు 


మీ 


Q: Scanned with OKEN Scanner 


| 
| 


ఇ | 21 
శ్రీరామోజు నొరగో వాల్‌ Deccan Heritage Academy Publication, 33 


శాఖ తమ 1981-82 సం.పు వార్షిక నివేదికలోని(1987ప్రచురణ) 18వ పేజీలో 
5 అంశంగా శాసనం 'తొలుచువాండ్రు'గా ప్రకటించింది. కాని, ఈనాటికి ఈ లేఖనాన్ని 
తెలుగులో తొలి తెలుగుశాసనంగా పురావస్తుశాఖ శాసనవిభాగాలేవి ప్రకటించక 
పోవడం, శాసనపరిశోధకులు గణించకపోవడం శోచనీయమని సభ్యులు నిరసనను 
తెలియపరిచారు. ఇంత విలువైన రాతిరాత ముంద్లపొదల నడుమ గుర్తు పట్టడానికి 
ఏలు లేకుండా ఉంది. ఈ శాసనమున్న స్థలంలో వారసత్వశాఖవారు ఈ ప్రదేశాన్ని 
సందర్శకులు దర్శించే విధంగా చేసి, దారిచూపే ఒక బోర్డు ఏర్పాటు చేస్తే 
బాగుంటుందన్నారు. 


అ. Scanned with OKEN Scanner 


“శాసనోల్లంఘనంి పై 
జరిగిన చర్చ-కొన్ని 
అభిప్రాయాలు 


కొత్త తెలంగాణ చరిత్ర వాట్సవ్‌ (గ్రూపులో 09/01/2022న 
“శాసనోల్లంఘనం' పై జరిగిన చర్చ-కొన్ని అభిప్రాయాలు: 


శ్రీరామోజు హరగోపాల్‌ : కలమళ్ళలో మళ్ళీ శాసనం దొరికినందుకు, 
ఉత్సవాలకు అభినందనలు.... పండుగే. అయితే కలమళ్ళలో దొరికింది శాసనమే 
(రాజాజ్ఞతో)... కాని తొలి తెలుగు లేఖనం కాదు.... పెద్దలు కీసరగుట్ట లేఖనాన్ని 
తాలి తెలుగు లేఖనమని అంగీకరించకపోవడం మళ్ళీ వివక్షకు తార్మాణం అవుతుంది... 

తొలుచువాండ్రు తొలితెలుగు రాతిరాతగా ప్రకటించడానికి చరిత్రకారుల 
సహకారం కావాలి. చరిత్రకారులు, శాసనాధ్యయన వేత్తలు 'తొలుచువాండ్రు'ను 
బలపరుస్తూ రాసిన తమ అభిప్రాయాలను వ్యక్తిగతంగా తెలియచేయండి. పుస్తకంగా 
తీసుకొద్దాం. 

కీసరగుట్టలో జరిపిన తవ్వకాలు విష్ణుకుండిన రాజు 2వ మాధవవర్శకాలవు 
నిర్మాణాలని తెలియజేసాయి. అక్కడే రాతిగుండుకు చెక్కి ఉన్న 'తొలచువాండ్రు” అనే 
శిలాలేఖనం లభించి 50 యేండ్లు దాటింది. మాధవవర్మ కాలం 5వ శతాబ్దం 
తొలినాళ్ళు కనుక ఈ శాసనం అప్పటిదేనని, లిపివేత్తలు పాలియోగ్రాఫికల్‌గా 5వ 
శతాబ్దమేనని తెలిపారు. నాగబు తెలుగు పదం కాదని అది 'నాగబుద్ధి'లోని శకలమని 
తేల్చారు చరిత్రకారులు. తంబయదానం లేఖనంలోని తంబయ అనేది వ్యక్తి నామమే. 
స్తంభం కాదు. 'తంబయదానం' బ్రాహ్మీలిపిలో తెలుగుమాట. అట్లంటే సాతవాహన 
నాణాల మీద రెండు భాషలలో రాసిన పేర్లలో ఒకటి తెలుగని (నడుంపల్లి) 
నిరూపించబడ్డది కదా. కర్నూలులో దొరికిన 'అంధిరలోకం” కూడా బ్రాహ్మీలో రాసిన 


తెలుగు మాటలే. సాతవాహన పూర్వ రాజుల పేర్లు నారన, కంవయ వంటివి 
నాణాలమీద (బ్రాహ్మీలిపిలో రాసినవి తెలుగు D. 


| 


అ. Scanned with OKEN Scanner 


శ్రీరామోజు వారగోపాల్‌ a 


Dean Heritage Academy Publication 


ముందు తొలి తెలుగు లేఖనమని ప్రకటించాలి వారసత్వశాఖ. తర్వాత (ప్రభుత్వం 
పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలి. 


దీకొండ నర్సింగరావు : 

1. SO తెలుగు శిలాలిఖితమనీ Epigraphy/ Archeology శాఖలచే గుర్తింపు 
ప్రకటన 

2. _ పాఠ్యపుస్తకాలలోనూ ఆ అంశం రావాలి. 
రెండూ జరగాలి. బేషజాలు వదిలి మనసు విప్పి మాట్లాడుకోవాలి. 
“తొలచువాండ్రు” అనే చిన్నమాట “చారిత్రిక మార్పులకు నాంది అవుతుందేమో! 


తిరుపతి సందెవేని : | Agree with you 51%... చాలా మంది పెద్దలు 
ఉన్నారు. అద్భుతమైన OY, చర్చలు చేసే పరిశోధకులు, అధ్యాపక మిత్రులు 
ఉన్నారు. చరిత్ర అభిమానులు ఉన్నారు. కానీ ఎవ్వరు మాట్లాడటం లేదు. మౌనం 
అంగీకారాన్ని ప్రకటిస్తుంది. మనకు తెలియంది కాదు. ఖచ్చితంగా కీసరలో లభించిన 
SMS తొలి తెలుగు లిఖీతమని చెప్పాల్సిందే. దీని కోసం అందరం మాట్లాడాలి. 
లేకుంటే ఇప్పటికీ హరగోపాల్‌ సార్‌ చెప్పినట్లుగా కోటిలింగాల శాతవాహన రాజధాని 
అని కూడా వ్రాయడానికి చేతులు రావడం లేదనేది నిజం. మొత్తం పాఠ్యపుస్తకాలలో 
ఎక్మనే లేదు. ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంనుంచే శాతవాహనులు అన్నట్లు ఇప్పటికీ 
వ్రాసుకుంటున్నారు. | 

బండి మురళీధర్‌ రెడ్డి, చరిత్రకారులు: Fact is Fact, no body can 
deny, it has to be accepted. History cannot be changed. 
Whether any body accepts or not, does not maiter. Fact 
remains. 

ago రామచంద్రారెడ్డి, చరిత్రకారులు : విజయకుమార్‌ జాదవ్‌ గారు క్షియర్‌గా 
రాసారు. మీరు చెప్పినట్లు కిసరగుట్టది తొలి శాసన లేఖనం GDS ఇన్నిస్పన్‌). 
తొలి తెలుగు శాసనం Some. 

మునిరత్నం 3., డైరెక్టర్‌, శాసనశాఖ, ఆర్మిలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, 
మైసూరు: Correct, we are already started to collect the information 
in this regard. let's hope. 


అ. Scanned with OKEN Scanner 


లేఖాయణం 


సమాచారహక్కు కింద తెలంగాణ వారసత్వశాఖకు కొత్తతెలంగాణ చరిత్రబృందం 
తరపున రాసిన లేఖ 
పౌర సమాచార అధికారి, 
తెలంగాణ వారసత్వశాఖ, 
తెలంగాణ వారసత్వశాఖ కార్యాలయం, 
గన్‌ ఫౌండ్రి, ఆబిడ్స్‌, 
హైద్రాబాద్‌ 
తేది. 17.01.2022 
అయ్యా, 
విషయం: కీసరగుట్ట శాసనం 'తొలుచువాండ్రు* గురించి (మేడ్చల్‌ Ber, 
తెలంగాణ) 
సమాచార హక్కు చట్టం-2005, సమాచారహక్కు చట్టం: సెక్షన్‌ 
4(1)(వి) కింద 
దిగువ సంతకందారుడు మీ నుంచి ఈ కింది సమాచార వివరాలను 
కోరుతున్నాడు. 

1.  “తొలుచువాండ్రు” శాసనం ఏ శతాబ్దానికి చెందినదిగా నిర్ధారించబడ్డది. 
తొలితెలుగు శాసనంగా వారసత్వ శాఖ నిర్ధారించినదా? అయితే దాని 
వివరాలను పొందుపరచగలరు. 

2. ఈ శాసనాన్ని వారసత్వశాఖ గుర్తించిన వివరాలను పొందుపరచగలరు. 

3. ఈ శాసనం ఎస్టాంపేజి కాపీని ఇవ్వగలరు. 

4. ఈ శాసనం ఎక్కడ ఉంది? ప్రస్తుతస్థితి ఏమిటి? 


అ. Scanned with OKEN Scanner 


వివరాలు తెలియజేయబడి ఉన్నాయా? 
ధన్యవాదాలతో. 


శ్రీరామోజు హరగోపాల్‌, 
కన్వీనర్‌, కొత్తతెలంగాణ చరితబ్బృందం, 
హైద్రాబాద్‌ 
చిరునామా: 
_ Sriramoju Haragopal, 
# 202, Medha Residency, 
i Near Old Lion’s Club Hospital, 
West Maredpallli, 
| Hyderabad-500026 
M: 9949498698 


AA We, 
2 [| శ్రీరామోజు వారగో, పాల్‌ i Dewan Heritage Academy Publication 


5. శాసన పరిరక్షణకు శాఖాపరమైన చర్యలు తీసుకొన్నారా? పర్యాటకులకు 


25 


జతపర్చిన పోస్టల్‌ ఆర్డర్‌ వివరాలు: 55F 128081 తేది 11.01.2022 


అ. Scanned with OKEN Scanner 


20 
సో Deccan Heritage Academy Publication తొ లుచున్నాన్లు 


పూల oar ere, 


anne arth క దె? 


spra ee kits, 
asenn arent ye warg 


es NT ఇ 
eth, attend. 26 శ TERS PEEP 


P లది, 


అయ్యా, 
విషయం: కీసరగుట్ట శాసనం 'తొలుచువాంద్రు' గురించి (మేడ్చల్‌ జిల్లా, తెలంగాణ) 
సమాచార హక్కు చేట్టం-2005, సమాచారహక్కు చెట్టం:నెక్షన్‌ 4(1)(బి) Sod 


దిగువ సంళికందారుడు మీ నుంచి ఈ కింది సమాచార వివరాలను కోరుతున్నాడు. 


1. 'శొలుచువాంద్రు' శాసనం ఏ శతాబ్దానికి చెందినదిగా నిర్దారించేబడ్డది. తొలితెలుగు శాసనంగా వారసత్వశాటి 
AM boda? అయితే దాని వివరాలను పొందుపరచగలరు. 
2, ఈ శాసనాన్ని వారసత్వేశాఖ గుర్తించిన వివరాలను పొందుపరచగలరు. 
3, ఈ శాసనం Aron’ కాపీని ఇవ్వగలరు. 


4. ఈ శాసనం ఎక్కడ ఉంది? ప్రస్తుస్టెతి ఏమిటి? 
5. శాసన పరిరక్షణకు శాఖాపరమైన చర్యలు తీసుకొన్నారా? పర్యాటకులకు వివరాలు తెలియజేయబడి ఉన్నాయా? 


tele, eucl hed ధన్యవాదాలతో, 
A Rehal Otk No. 55F 12808] 
pated. 1102022 
కన్వీనర్‌,  కొత్తతెలంగాణ Sod noco, 
హైద్రాబాద్‌ 
చిరునామా: 
Sriramoju Haragopal. 


#202, Medha Residency, 


Neat Old Lion's Club Hospital, 
West Maredpati, 
Hydordaid 
SANTE 


At 994454098698 


Ck: Scanned with OKEN Scanner 


27 


Deccan Heritage Academy Publication 


శ్రీరామోజు వారగోసాల్‌ 


జవాబుదారి: 
సమాచారవాకు కింద తెలంగాణ వారసత్వశాఖ నుంచి పొందిన సమాచారం 


వెలటంగాణ ప్రభుత్వము 


RER గారికి, 

gar సమాచార అధికారి, v రామోజు హరగోపాల్‌, 

సంచాలకుల వారి కార్యాలయము, కన్వీనర్‌, 

తబంగాణ వారసత్వ కామి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం, 

(ఇూర్వము సురావస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ), #202, మోధ రెసిడెన్ని, 

వెలుంగాణ awda Near Old Lion's Club Hospital, 

AS Fos, హైదరాబాదు. West Maredpalll, Hyderabad - 500 026 


లేఖ.ఆర్‌.సి.నెం. B2/112/2022, తేది: 28-02-2022 


Dabs :- తెలంగాణ వారసత్వ Wa - సమాచార హక్కు చట్టం - సమాచార హక్కు చట్టం, 
2005, సెక్షన్‌ 4(1) (B) ను అనుసరించి కీసర గుట్ట శాసనము "“తొలుచునాండ్రు” 
గురించి (మేడ్చల్‌ జిల్లా, తెలంగాణ) ల పై మీరు అడిగిన సమాచారములు 
తెలుపుట - గురించి. 


tav- 1. శ్రీరామోజు హరగోపాల్‌, కన్వీనర్‌, కొత్త తెలంగాణ చరిత్ర బృందం, 
#202, మోధ IAZ), Near Old Lion's Club Hospital, 
West Maredpalli, Hyderabad వారి అభ్యర్ధనము తేది. 22-01-2022. 
2. ఈ కార్యాలయపు లేఖ నం. B2/112/2022, తేది: 02-02-2022. 
3. శ్రీ రామోజు హరగోపాల్‌, కన్వీనర్‌, కొత్త తెలంగాణ చరిత్ర బృందం, మోభ 
DASA), Near Old Lion's Club Hospital, West Maredpalli, Hyderabad 
వారె అభ్యర్థనము తేది. 07-02-2022. 


22 @ 


పై విషయము మరియు Daws అంశములను పురస్కరించుకొని శ్రి రామోజు హరగోపాల్‌, 
కన్వీనర్‌, కొత్త తెలంగాణ చరిత్ర బృందం, BG రెసిడెన్ని, Near Old Lion's Club Hospital, West Maredpalli, 
Hyderabad వారికి తెలియజేయునది ఏమనగా! తమరు సమాచార సాక్కు చట్టం, 2005 ప్రకారము నిర్దేశము 3౩ లో 
అభ్యర్థించిన అభ్యర్థనమునకు సమాచారమును ఈ క్రింద తెలియజేయడమైనది. 


ఈ శాసనము 5, 6 వ శతాబ్దానికి చెందినదిగా ఈ 
శాఖ 1981-82 వ అర్థిక సంవత్సరములో 
కీసరగుట్టు యందు త్రవ్వకములు జరుపగా ఈ 
శాసనమును కనుగొనడము జరిగినది. ఈ 
శాసనము విష్ణుకుండినుల కాలము నాటిది. 
Annual Report 1981-82 యందు 
తొలుచువాండ్రు శాసనము గురించి 
తెలియజోయడము జరిగినది. ఇట్టి సమాచారముల 
నకలు కాపీలను ఇందు వెంట జతేపర్చనైనది. 


ఈ శాసనము యొక్క ఎస్టాంపేజి నకలు కాపీని 
ఇందు వెంట జతపర్చనైనది. 


ఈ కాసనం ఎస్టాంపేజి కాపీని ఇవ్వగలరు. 


అ. Scanned with OKEN Scanner 


షో Deman Heritage Academy Publication తొలు చవ £2 


ఆ 


ఈ శాసనము కీసర గుట్టలోని. amy గట్టు | 
ప్రాంతములోని ఒక గుట్టపై ఉన్నది. oid 
(Good condition) లోవే ఉంది. r 
TAS పరిరక్షణకు శాఖ పరమైన చర్యలు 
తీసుకుంటూనే ఉన్నాము మరియు పర్యాటకులకు 
ఈ స్థలము యొక్క చరిత్ర ప్రాదాన్యతను aa 
లెజెండరీ బోర్డులను ఏర్పాటు చేయడము 
జరిగినది, అదే విధముగా శాసనము గురంచి తెలిపే 
దిక్సూచి. పటము ఏర్పాటు చేయడము 
జరుగుచున్నది. 


+ | ఈ శాసనం ఎక్కడ ఉంది? ప్రస్తుత స్థిత ఏమిటి? 


S| శాసన పరిరక్షణకు శాఖ పరమైన చర్యలు 


అ. Scanned with OKEN Scanner 


29 


గీ ait 
శ్రీరామోజు నొరగ్‌ 'సొట్‌ Doran Heritage Academy (4/44/7707 


ANNUAL REPORT 


OF THE DEPARTMENT OF ARCHAEOLOGY & MUSEUMS. 


GOVERNMENT OF ANDHRA PRADESH 


1981-82 


EDITOR: 


Dr. V. V. KRISHNA SASTRY, M.A, Ph D., 
Director of Archneolugy & Museums, 


PUBLISHED BY 


THE GOVERNMENT OF ANDHRA PRADESH, 


615 is | HYDERABAD, 
hoy a 
0 
kega 
11996 
e l 


Ck: Scanned with OKEN Scanner 


30 


oa తొలుచున్నా 
Deccan Heritage Academy Publication $ 


12 ANNUAL REPORT 1981-82 


1. Keesaragutta, Rangareddy District Rs, 60,000/- 
2. Kotilingala, Karimnagar District ' Rs, 60,000/- 
3. Kyatur, Mahboobnagar District Rs. 66,200/- 
4. Musalimadugu, Kurnool District Rs. 37,000/- 


1. EXCAVATIONS AT KEESARAGUTTA 


Directorate, Hyderabad 


Excavation was continued during 1981-82 field-season at Keesaragutta. The area loca- 
ted within the inner fortification is classified for the sake of convenience as Site |, 11, III and IV, 
The south-eastern portion that covers 1/4th of the total area is labelled as Site |: the mound 
north-east of Site! as Site Il; the vast mound on the prominent 'U'-shaped hill south-east of 
Site | as Site Ill and the mound outside and north of the inner fortification as Site IV. 


Cultures and Main Features 


The surface indications and the excavation so far conducted here have revealed 1.5 
metres thick, 3 layered strata which exhibited 2 phases of cultural activity, 


Phase 1: Confines to layer 3 activity ranging from 3rd century to 4th cent, A.D. coeval 
with the early Vishnukundin, 

Phase | is represented by 11 brick structures. Of the 
eastern partion within an enclosure. Towards its north 3 more structures are located. 1౧ the 
Wide area further north two more structures are located. The rast of the two structures are quite 
similar to each other located on a Separate low hill and outside the inner fortification while the 
other is on an another low hill east of Site |, 


౧) four are located in the south- 


Phase //: Phase |I activity confines to layers 2 and 1 and is datable to Vishnukundin 
period ranging from 4th cent. A. D. to Ath cent. A.D. 


Phase |! is represented by a Very rich structural activit 
of evolution as evidenced by firstly stone veneered landing platforms and stair cases added to 
the structures of Phase |, Secondly, enclosure walls provided to the existing structures ina 
symmetrical manner connected by high gateways, Thirdly renovation by enlarging the 
existing structures, Fourthly introducing units in the ali 


gnment of existing Structures, creating 
4 new independent structures and fifthly creation of new and extensive complexes. 


y exhibiting five different stages 


Stratigraphy and Structures ; 


The details of the strata and structures exposed during the excavations are noted below : 


Layer 1 (A): It is @ 30 cm. thick reddish earth Consisting of morum and gravel 
common to road bullding material, It is a recent One ranging in date from 17th cent. A.D. to 
the latest. 


అ. Scanned with OKEN Scanner 


31 


శ్రీరామోజు వారగోపాల్‌ 
Derren Heritage Accadesmy | 


KEESARAGUTTA: STRATIGRAPHY : PHASE | 13 
teyer 1: Le / 
Ver 1 is about 5 to 6 cm, thick, It is blackish in colour. 
layer 2: ; ॥ 
Layer 2 is a slightly compact brownish earth mixed with brickbats. Bricks 
ble upto the 


coour in an an శ | 
basement. It ప e position and in a cluster at the proximity of structures availa 
a uniform thickness of 50 cm, 


layer 3; GA 
Layer 3 is a loose reddish earth mixed with greyish earth. 


LAYER 3: 


itis the biggest of all, 


y using large granite slabs 
it contains five 


mo, = b It is available to an average height of 2m- 
wherever = Constructed mainly with brick occasionally usi 
cells with . It is in a rectangular shape in east-west orientation. 

a front verandah and a porch. The porch is centrally located on the east. 


30 cm. thick soling made up of 
A partition 1.20 m. wide wall 
rm two rectangular rooms. The 


_ Awall of nearly 2 m. wide is raised over a simple 
granite chips and gravel enclosing 22 x 22 m. built up area. 
parallel to the longer side wall is introduced inside so as to fo 
room towards south is further sub-divided by raising four partition walls. All the main and the 
Dartition wells were constructed with brick and wherever necessary at the entrance and at the 
comers moulded brick was used. The thickness of the wall is reduced by 30 cm. ata height of 
180 m. ౭108585 an economy measure or for reducing the load of the superstructure and as 
an artistic feature. The intervening space between the walls of the structures was filled with 
blackish earth to a height of 1.80 m. The surface was plastered with lime. The plastering or 
the flooring of the cells and verandah and the level of the granite stone slabs used at the thre- 
shold on the same, suggest the height of the basement of the structure, The width of the main 
well of the structure is uniform and there is no provision of extra width for the hind wall to 


provide niches. No traces of entrances from cell to cell are found. But traces of square sockets 
een cells and the verandah 


probably inteñded for plenting pillars on the partition wall in betw 
are noticed. The average measurements of each cell is 7.37 x 7.37 sq. m. The structural plan 
ggests 2 secular nature similar to residential d at Nagarjunakonda, 


Guntupally, etc. 

The verandah in front of the 5-celled structure measures 19.80 mx 9.80. m The attached 
Porch in front of the verandah is 18.60 m. inside, The basement of the structure has a recess 
and projection ornamentation common to cave architecture. Each wall has recess ornamentation 
in between 2 projections while the longer sides have the same ornamentation repeated twice 


complexes notice 


The bricks noticed in the structures of this phase are well fired and measure 46 cm. x 


23 om. x 7 cm.; 41 om. x 23 om. x 7 cm. 


Fragments of stucco figurines found in the debris below the structures suggest their 
a or over the walls. The original structure might be 8 m. high as assessed from 
its ae wide and 2m. high plinth wall. There is a 18x 7 sq. m area inside the four 
with s. The ceilings of the structure must have been made of thick plaster of lime mixed 

Quartz and granite chips lald above wooden rafters and covered with flat tiles The 


అ. Scanned with OKEN Scanner 


32 


ee Deccan Heritage Academy Publication తొ లుచువ్నాన్లు 
14 ANNUAL REPORT 1981-82 


access to the first floor might have beon provided by means of a wooden stalr-cage from the 
verandah. 


Structure 2: It le the next bigger bullding measuring 13 x 9 m., constructed mainly 
with brick. Slabs were used at necessary points, lt ls rectangular In plan in north-south 
orientation and facing east, containing thras cells with an attached verandah and a porch. 


This Is new extant to a helght of 2m, on tho south-east while at the west only to a 
height of 30 cm, 


The two structures located at right angle to oach other have a 30 x 30 sq. m. open 
courtyard within the high enclosure wall, It has a small opening at the south-eastern side. 


The buick enclosure is also 131866 over 0.30 m. thick soling of granite chips, gravel and 
sand. Solid brick is used In thé construction as In the case of other structures. The width of 
the wall is 1.38 m. while the length of the square wall Is about 1.96 m. its total height can 


be conjectured on the basis of the thickness of the wall and width of the main opening at the 
north. 


Structure 3; Located at the south-eastern corner of the enclosure, 


_ „This square brick structure of 13 m. side facing west Is available to a helght of 35cm. 
It was also raised:over a simple 30 om. thick soling made of granite chips, gravel, sand, otc. 


The open square area within the main wall slround was divided Into two portions. The 

~ back portion towards, the cast has 4.60 x 1.5m. rectangular cell at the cell flanked by 

1.60 m. a square ‘cell on either side, was constructed. While 'in the front of western portion a 

rectangular cell was constructed, leaving 1.60 m. wide area alround, The rectangular 06119 at 

the- back portion and front portion have their entrances towards the west. The 1.60 m. wide 
area found the front cell appears to he a clrcuma:nbulatory passage. 


From the width of the main walls and the inside open space atleast 3.88 m. height square 
structure with a flat roof can be conjectured, No idols are found here. . 


« 


Structure 4: Itis not exposed. However from the general lay-out and structure -3 it 
can only be assessed, 


Structure 5: lt is located towards the east of Site | on the top of the low hill In 
every respect, it resembled Structure |, 


` Structure 6: \t is located far away from Site | towards its north. This structure also 
resembles Structure 1, 


Structure 7; A square brick structure of 22 x22 m; It is availabla to a height fot 
11/4౧ Its entrance is towards the north, It is fully exposed. The main wall of the struc- 


‘ure is about 2m wide, At the centre, a square cell measuring 2 1/2 x 2 1/2 sq m. was 
provided The width of the inner partition ai 


walls is 1.60 m The central wall covering a square 
cellar was about 1 1/4 m. probably extended to ei 


1 si the height of the ceiling. In addition, the 
పస E CAETANI టం. mn wide brick walls on all the corners. Ase 


అ. Scanned with OKEN Scanner 


33 
శ్రీరామోజు సాఠరగోసొల్‌ Deccan Heritage Academy iho RR 


KEESARAGUTTA; STRATIGRAPHY: PHASE II y 


result of the introduction of these 'L' 


-shaped 0,75 m, wide and 2 m. long walls extending to 
a height equal to the height of the ce 


3 : llar wall, th ooms must have been formed on 
each side outside the central square structure. tt party పగల the 2 m. wide open area, 
wren for circumambulatory passage, The squate nature of the central cell suggests 4 

fous structure dedicated to Saivite faith, This Is supported by the remains of the nala or 
chute found underneath the eastern wall. Another evidence in support of this is the occurrence 
of a small Ganesha figurine of terracotta nearby, The northern wall 18 provided with a porch 
és evidenced by the intersticed bounding, Foundation of the gate-way (later phase) was 


also exposed. 


Structures 8 & 9: To be exposed in the future excavations, 


Structure 10: A square brick shrine of 8m. side containing a square brick, ii ila 
at its centre with a provision of a covered drain, Enclosing this garbha another brick enc a 
with an interval of 8 m. was provided, with a columnade at the centre, This structure 
clearly resembles a Ssivite shrine. 


vet larging 
Structure 11: Ìt is a rectangular brick shrine. In Phase Il, itis neve aie the 

lengthwise and breadthwise. At present a Jaina idol is placed. It was partly i P À 

previous season. 


Phase I: 


i el 

layer2: The structures from numbers 12 to 18 belong to po Meee 

structures were provided with stair-cases which had three chambers. roximately 2 x 0.45 

one is with a flight of steps made of granite slabs, each measuring app e is laid. This stalr- 

%015s0.m. At the bottom step, Chandrasila or half: moon-shaped eee Aim . B el 
case leads to the second chamber i. 9.. landing platform. It measures ౬న |. > 


; ond chamber it is 
tains a granite rectangular slab of 2 x 1.50 x 0.15 sq.m. size. Upto Me to me perch 
open and not at all clased, From this second chamber access was p 


which was closed on either side. 


Structure 12: lt is located in the open courtyard in front ని గ్‌ 
structure resembles Structure | and is exactly located in front of 3-celle న this structure was 
Unlike recess and projection ornamentation of the structures of Phase / టన 
ornamented with offsets, In the vertical construction also mouldings (vinyasas) sugg 


Proto-models of Pallava period were introduced. 


Structure 13: This was constructed on the left side and towards the north eee 4 

Ned structure of Phase | named as Structure No. 2. Unlike the structures oe $0 
Wes a single-=selled siructure with an attached Antarala, porch and a single flight of steps 

Ís aveilable to a height of 2 m. 


It was oriented west to east. Two peculiarities of the structure we that the 
wall Supporting the cella and Antarala is uniform in width, the hind wall is further widened so 
S10 provide a moulded pedestal and a niche, On either side of the pedestal portion a square 


Ck: Scanned with OKEN Scanner 


34 
ee Deccan Heritage Academy Publication తొ లుచువాద్తు 


16 ANNUAL REPORT 1981-82 


socket for supporting a pillar was found, On the upper coarse of the pedestal 3 small niches 
for lamps were provided, 


Over 10 cm. high ‘Upana’ a 30 cm, wide ‘Patta’ was raised, Above this is an offset 
of 10cm. over which 30cm, high patta was erected. Again over an offset of 10cm. 
30 cm. high Trlpatia was provided. Above this, one more 10cm. offset and 30 cm, thick 
petta were repeated. 

Above this 1 m. high base. high tripattas in between 2 pilastered kanthas each 30 cm. 
thick was introduced. 


From the available fragmentary portion of lime coating at the basement it may be conjuc- 
_ tured that the entire shrine was plastered with lime. 


Structure 14; Ìt is located towards the tight of the three-celled structure 2. Itis 
orlented east-west. 


Here stucco-fragments studded to the plinth are found in-situ. Certain figures found in 


the debris support the conjacture as in the case of Structure 13. 


> 


Similar units was also constructed towards the east of the main 5-celled structure by 
arranging single-celled structures on the right and left of structure No. 12. 


Structure 155 41 is-located to the sight of 3-celled. structure. It is available at the 
foundation level only. It was oriented east-west: It resembles structure 13 in the general lay- 
out. But the hind wall is of equal width as the rast of the walls. It did not contain any niche 
- for-the placement of the deity, - The-2 m, side square cell suggests a shrine common to’ Saivite 

faith. The front portion towards; the west which is Z times larger has the sub-divisiows ŝo as 
P eae an Antarala, probably, Abuttina the Antarala‘a porch: connecting the 81810856 is 
sed. | Wok sgi 


The width of the threshold is 0.60m. as in the rest of the shrines. 


Stucco and lime plaster could be assessed On the basi | 
PPh hare | sof th ( 
structures. ఇ కకక is OF the rest of the single-celled 


Structure 16: A half-buried pot just by the side , | 
| -0 the temple alignment: 
ones ata ga! Mina with the dimensions.common to నీ Peas 
u e possibility of the existence of this structure on th te Na. 
though Very much disturbed and reduced to a heap of brickbats. a s ioe aa 


As a result of the construction of Structures 5 ai 
side and in the correspondence to the we సి ba ee 


stern side § Me us 
main structure 1, the front courtyard is reduced to a ok a i ala 4 on either side of the 


At the portion of the enclosure wall which j 
é é isc i 
a gate-way in the form ot flight of steps was found, aa Tal 


Q: Scanned with OKEN Scanner 


శ్రీరామోజు హరగోపాల్‌ 


Deccan Heritage Academy Publication 


ANNUAL REPORT 1981-82 17 


Enclosure |! (Structure 17): From the available northern side wall of enclosure II and 


the location of tha stair-case at the centre of the same wall the total area of the enclosure |! 
could be assessed after complete exposure, 


Enclosure /// (Structure 18) : It is the largest of the three. At prasent the eastern por- 
tion does not contain any structural remains whereas at the westen portion two structural 
remains were found. Further the western portlon of this enclosure wall is available at the foun- 
dation level only. 


During the previous seasons, Structures 1 to 16 and 18 were partly exposed and structure 
17 was fully exposed. During this season all the above structures are fully exposed, 


Pottery : 


As noticed from the fabric, shades and nature of designs, the pottery from Keesaragutta 
belongs to 2 different phases. However survival of certain wares of the earlier phase in Phase || 
indicates the cultural continuity. All the pottery was made on fast wheel. Tho pottery of 
phase! confines to layer 3 and] contains all the early historical wares such as red slipped, 
coarse red, tan, black and bright red wares, except early historical black and red ware. In 
Phase |i which confines to layer 2 and 1 slipped and unslipped wares are found and they domi- 
nate the entire collection. “Again both the varieties have plain and designed forms. The 
details of the applique and incised designs are as follows: 


Single rope design. 

Double rope design. 

. Grooved straight lines—double, threble lines, etc. 
» Applique design. 

. Waw lines as loops. 

. Angular lines 

. 4,6, 8 petalled padmas occasionally within circles. 
Lotus and lilly designs. 

Leaf designs 

Gajamala representation. 

- Fragments suggesting ritualistic nature. 


~~ 
PSP 9౦౦ రాలా వాలు గు పై 


— 


Antiquities : 
Layer 3; 
1. A terracotta female figurine. It is datable to 1st century A.D. . 


2 Two stucco figure fragments depicting face portion, From the facial features these are 
datable to 1st-2nd century A D. 


త (Crystal) Miniature Siva Linga fashioned axactly similar to male organ (phallus). 


తమ్‌... 


అ. Scanned with OKEN Scanner 


36 


aes Deccan Heritage Academy Publication తొ లుచునాన్తు 


18 ANTIQUITIES, COINS, INSCRIPTIONS 


&. Gajamala representation having the artlatlc similarities with Ajanta and Ellora caves, From 
the llower motif and others, it ls datable to 181206 cant, A.D, 


Antiquities : 


During this field-season 165 antiquities are found, They consist of coins, bangles, 
terracotta objects, stuccos, beads, seal-like objects, Iron and shell objects, pandants, crystal 
objects, etc. The details are as follows: 


Layer 3: 
1) A terracotta female figurine, It is datable to 1st cent. B, C, 


2) Two stucco figure fragments depicting face portion, From the facial features 
these can be datable to 191206 century A. D, 


3) Crystal miniatura Siva Linga, fashioned exactly similar to male organ (phallus). 


4) Gajamala representation having the artistic similarities with Ajanta and Ellora 
ones. From the flower motif and others, it is datable to 1st-2nd cant, A D. 


layer 4: 


1) Ganesa figurine; A terracotta figurine of about 5° x5". It is two-handed, The 
head portion is partly missing. The Modaka in the left hand and the trunk position 
are the only sources *for identifying if as a Ganesa figurine, It appears.to bea 
miniature proto copy to the Eastern Chalukyan types, 


2) Grotesque (stucco figure) : It has peculiar features such as tusks, horns and wide- 
opened eyes. 


3) A miniature temple model representing Adhistana and Vimana portions in brick 


4) Coins: Three copper-coated iron coins of Early Vishnukundin period are found. 
Their details are: 


a) Obverse: Sikhara design in between two lamp-posts within a tayed circle. 
b) Reverse: Cogent lion with its raised paw, 


SO 


5) $ One or two-lined inscriptions are found on the flat faces of the 


boulders, ఉట (6! 


. AN dee || [గ 
bel dhe buses MS Sadat. they 


in addition to the above data that is helpful for dating the respective periods, bricks of 
different shapes and forms are found, Tha bricks of the earlier period do not differ with the 
dimension of later period. However, slight variation in size could be noticed, Again the 
bricks of the earlier period are well-tired, while the later ones are ill-fired, 


అ. Scanned with OKEN Scanner 


Deccan | leritage Academy Publication 


EXCAVATIONS : KOTILINGALA ; PERIOD-| 


Future work in Site |, Il and IV may add much, more evidence for dating and reconstruct- 


ing Vishoukundin culture. Exposing of Structures In Site IV may bring out early temple models 
arranged in two enclosures. This helps us to conserve the earliest Structures of Saivite faith of 
vishnukundin period which are first of its kinds in Telangana. 


2; EXCAVATIONS AT KOTILINGALA 
Registering Officer, Karimnagar 


During the year 1981-82, excavations Were continued and three trenches were laid in 
different parts of the mound viz,, KTL-1, 011, KTL-II. Cutting KTL-! stands for the habita- 
tion area inside the fort, i.e., central part of the mound. Whereas KTL-II represents the north- 
eastern part of the mound adjoining the Godavari. KTL-IH stands for the area of the defences 
situated in the southern and south-eastern Parts of the mound. 


The cultural sequence at Kotilingala seems to belong broadly to two periods viz., Period | 
and Period Il. Period | is represented mainly by the mud rampart and associated structures 
built of brick and rubble stones. Period |] belongs to the Satavahana period ranging in date 
from 2nd century B.C. to 1st century A. D. based on the evidence available in the form of brick 
Structural activity and associated antiquities like pottery, beads and coins, 


PERIOD-1: This is represented by the mud rampart, measuring 1054 metres long east- 
west, and 333 metres wide north-south. The height of the rampart is 9 m. with a basal 
width of 70 metras. The filling mainly includes 2 types of material i. e, black-cotton sticky 
clay and yellowish morrum mixed with kanker, alternatively. The sticky clay seenis to have 

n dug out of the moat which lies close by on the south, 


While no definite datable material like coins have occurred at this level, this is however 
Supplemented by the ceramic industry typically plain rad devoid of any decorations, and other 
structural activity built of rubble stones and brick. 


STRUCTURES: Among the structures that can be assigned to this period are two citcu- 
lar brick Structures, ircular struct i er storage jar, and a rectangular house plan 
built of rubble stones, Among them a circular structure, encountered in Trench C2 at a depth 
91.94 metres is food built of § courses of bricks, measuring a diameter of 2.25 metres with 5 


(ల rte స లా = = 
(net receding circles. The bricks are wedge-shaped measuriug 28 X 20 x 6 cm, No cavity 
in its Centre was found, weet a 


Another Circular structure also at the same level, in north-west corner of Trench C2 
a that its central part was tilled with rubble stones, probably fallen from above. This 
4188 like the above 2,80 metres diameter with 4 courses of bricks one over the other. 
examination of the above two circular structures, suggests the possibility of they being 


Pounding platforms or they could be tho bases for grain storage. 


, 


Tren To the west of the above second circular structure, at a distance of 1,40 metres in 
ch D1 of pi 


అ. Scanned with OKEN Scanner 


38 


ee ne ie. dikes 


pict కాంట! aon 


వారసత్వశాఖవారి శాసనాల రిజిష్టర్లో కీసరగుట్ట లిపి/లిపుల నమోదు వివరాలు: 


[న seni 
న eR aide be 


4 గం Kesra gn Telugu 
h6 -19 

& I-14 

ws -14 

Udit 

SO 18 riddle ft D 


Vap iiae ay 
panang 


ఈ రిజిష్టర్లో పేర్కొన్న తెలుగుస్కిస్ట ఎప్పటిదో వివరించబడలేదు. ఇక్కడ ఆరు 
లిపులున్నట్టు వాటికిచ్చిన వరుస సంఖ్యలు తెలియజేస్తున్నాయి. ఇందులో తొలచువానన్లు 
లేఖనం పేర్కొనబడలేదు. 


అ. Scanned with OKEN Scanner 


f 

} i 

| 
శ్రీరామోజు సారగోపాల్‌ 39 
Y Deccan H erttace Academy I -ublication\ x | 


ఆధారాలు: 
1. రామాయణ, మహాభారతేతిహాసాలు 

ఐతరేయ బ్రాహ్మణం 

సాంఖ్వాయన సరస్ఫూత్ర 

మెగస్తనీసు ఇండికా 

మాములనార్‌ తమిళకవి 'అహనానూర్‌, పురనానూర్‌ 

అశోకుని 18వ శాసనం 

మజ్జె నికాయం'” 

భరతుని నాట్యశాస్త్రం 

వాత్స్యాయనుని కామసూత్రాలు 

10. హాలుని గాథాసప్తశతి 

11. వారసత్వశాఖ లేఖ 

12. వారసత్వశాఖ వార్షిక నివేదిక 

13. బిఎన్‌ శాస్త్రి 

14 చైతన్యపురి శాసనం 


O OM IDM Pp w w 


అ. Scanned with OKEN Scanner 


Bie ene d E 
WA 

N E ot yes 

న్లో ar A “ai iN hes 


ణమ 


ai ERAT 
ETN MSA మాతు LATE Say = 
anima ట్స షప వంతల... 


జిన OS TSE O న. | 


12 £ agia AS oe Ayers 


HP: DRIAL OHS Fa HOD) 
తేజ VEAYW OO AOORLG 
pace Us HIBJS7 IDO SADA 338 


othe nonya 26s న్‌. ల 


= Scanned with OKEN Scanner 


Q: Scanned with OKEN Scanner 


The First Engraving on Stone in Telugu : 


The Engravers 
by Sriramoju Haragopal 


లా _ 


PE Y ysa tl OAS లే! (బని U: 
ర! నిన RY RSS గ సన FAIS 


KVAS (గః ER ల |] AYES హ్‌ IGRIS 


MPA: & గళ్ళ Ba fs AAJA 


తెలంగాణ చరిత్ర ఒక ఊటబావి. తోడుకున్న వారికి 
తోడుకున్నంత చరిత్ర నేటి నూతన తరం పరిశోధకులకు, 
అన్వేషకులకు లభ్యమవుతున్నది. అలా లభ్యమైన వాటిల్లో ఒకటి 
“తొలుత రాతి రాత తొలుచువాన్లు..” ఇదే తొలి తెలుగు శాసనం. 
కీసర గుట్ట మీద 1967లో పురావస్తు శాఖ గుర్తించిన శాసనం. 
ఇది 5వ శతాబ్ది తొలిపాదం నాటిదని, 7వ శతాబ్ది నాటిదని 
భిన్నాభిప్రాయాలు చరిత్రకారులు వెలుబుచ్చారు. అయినప్పటికీ 5వ 
శతాబ్దం తొలి పాదం నాటిదనే అభిప్రాయం బలంగా ఉంది. శాసనాల 
వర్గీకరణలో భాగంగా ఈ శాసనాన్ని లేబుల్‌ శాసనం అంటారట. 
రాయి, రేకు వంటి ఘనపదార్థాలపై గీసిన, చెక్కిన రాత ఏదైనా 
లేఖనమేనని చరిత్రకారులు శాసనాన్ని నిర్వచించారు. ఈ 
నిర్వచనాల్లోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రతి లేఖనమూ శాసనం 
కాదని రాజాజ్ఞ ఉన్నదే శాసనమనే అభిప్రాయమూ ఉంది. ఇందులోని 
సమాచారం చరిత్ర పట్ల విలువైన ఎరుకను ఇస్తుందనడంలో 


సందేహం లేదు. 
- దక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ ట్రస్ట్‌, హైదరాబాద్‌ 
z on 
eS Il || |! 
య Il || 


ACADEMY TRUST 


"BHOOPATHI SADAN" 3-6-716, Street No. 12, Himayatnagar, Hyderabad-500029. Telangana 


అ. Scanned with OKEN Scanner 


